బుల్లి 
మట్టి 


- యిల్లు 


జంతువులను గురించి 
రష్యన్జానపద గాథలు , , 


అనిల్ 


“రాదుగ " ప్రచురణాలయం- మాస్కో 


చిత్రాలు ఇరచేవ్ 


- - 


బుల్లిమట్టి 
యిల్లు 


జంతువులను గురించి 
రష్యన్జానపద గాథలు 


అనువాదం : ఆర్వియార్ 


« TEPEM - TEPEMOK >> 


Русские народные сказки 

На языке телугу 


The Little Clay Hut 
Russian Folk Tales About Animals 

In Telugu 


© తెలుగులో 


అనువాదం “ ప్రగతి ” ప్రచురణాలయం, 1982 


ISBN 5 - 05 - 002045- X 


సోవియట్ యూనియన్ లో ముద్రింపబడింది 


జంతువుల్ని గురించిన రష్యన్ జానపద గాథలు 
యీ పుస్తకంలో సేకరించబడ్డాయి. అవి చమ 
త్కారంగానూ , చిత్రంగానూ వుంటాయి. తప్పట 
డుగుల చిన్న పిల్లలకోసమే అవి ఉద్దేశించబడినా , 

అందరికీ యిష్టమనిపిస్తాయి . యీ పక్షులూ , 
జంతువులూ మనుషుల్లా గే మాట్లాడతాయి . మను 
షుల్లాగే ఆలోచిస్తాయి , ప్రవర్తిస్తాయి . వాటిలో 
కొన్ని మంచివీ, కొన్ని చెడ్డ వీ, కొన్ని ధైర్యంగలవీ , 
కొన్నిపిరికివీ, కొన్ని తెలివితక్కువవీ , కొన్ని గడుసువీ . 

మనల్ని ఒక కొత్త మాయా లోకంలోకి 
తీసుకుపోయే ఇ. రచవ్ కుంచెగీసిన అద్భుతమైన 

బొమ్మలు వాటికవే ఆనందదాయకాలు . 


6 


ఇందులో 


ముల్లంగి దుంప . . . . . . . . . . . 
బుల్లి మట్టి యిల్లు . . . . . . . . . . 
తోడేలూ - తెల్ల మేకపిల్ల లూ . . . 
నక్కా - పిట్టా . . . . . . . . . . . . 

రైతూ – ఎలుగుబంటీ . . . . . 
నక్కా - కొంగా . . . . . . 
బడాయికోరు కుందేలు . . . . . . . 
ఎలుగుబంటీ - నక్కా • • • • • • • 
మేకా , పొట్టేలూ ,పిల్లీ . . . . . . 
చిన్న పిల్లా - అడవిబాతులూ . . . . . 


ముల్లంగి దుంప 


ఒక ముసలివాడు ఓ ముల్లంగి దుంపను పాతాడు. అది పెరిగి పెరిగిచాలా పెద్దదైంది . 
ముసలివాడుదాన్ని పీకబోయాడు. లాగి , లాగి ఎంత లాగినా దాన్ని పీకలేకపోయాడు . 
అందుకని అతను ముసలమ్మనిపిలిచాడు . 

ముసలమ్మ ముసలివాణ్ణి పట్టుకొంది , ముసలివాడు ముల్లంగి మొక్కని పట్టు కున్నాడు .లాగి , 
లాగి ఎంత లాగినా యిద్ద రూ దాన్ని పీకలేకపోయారు. 

అందుకని అవ్వ బుల్లిపిల్ల నిపిలిచింది . బుల్లిపిల్ల ముసలి అవ్వని పట్టు కుంది , ముసలి అవ్వ 
ముసలివాణ్ణి పట్టుకుంది , ముసలివాడు దుంప మొక్కని పట్టు కున్నాడు . లాగి , లాగి ఎంత 
లాగినా అందరూ కలిసి ముల్లంగి దుంపని పీకలేకపోయారు . 


అందుకని బుల్లిపిల్ల కుక్కనిపిలిచింది . 
కుక్క బుల్లిపిల్లని వెనకనించి పట్టు కుంది , బుల్లిపిల్ల అవ్వని పట్టు కుంది , అవ్వ 
ముసలివాణ్ణి పట్టు కుంది , ముసలివాడు ముల్లంగి మొక్కని పట్టుకున్నాడు . లాగి లాగి ఎంత 
లాగినా అందరూ కలిసి దుంపని పీకలేకపోయారు . 

అందుకని కుక్క పిల్లిని పిలిచింది . 


పిల్లి కుక్కని పట్టుకుంది , కుక్క బుల్లి 
పిల్లని పట్టుకుంది , 

పిల్ల అవ్వని పట్టుకుంది . 
అవ్వ ముసలివాణ్ణి పట్టు కుంది , ముసలివాడు ముల్లంగి మొక్కని పట్టు కున్నాడు . లాగి 
లాగి ఎంత లాగినా అందరూ కలిసి దుంపని పీకలేకపోయారు . 
అందుకని 
పిల్లిచుంచునిపిలిచింది . చుంచు 
పిల్లిని పట్టుకుంది . 

పిల్లికుక్కని పట్టుకుంది , 
కుక్క బుల్లిపిల్లని పట్టుకుంది , 

పిల్ల అవ్వని పట్టు కుంది , అవ్వ ముసలివాణ్ణి పట్టుకుంది , 
ముసలివాడు ముల్లంగి మొక్కని పట్టు కున్నాడు . లాగి లాగి అందరూ కలిసి లాగారు . అఖ 
రికి . . . అది . .. వూడి వచ్చేసింది . 


OYou 


బుల్లి 
మట్టి యిల్లు 


0 


ఒక రైతు మట్టి కుండలున్న బండి తోలు కెడుతున్నాడు . దారిలో ఓ కుండ జారిపోయింది . 
అలా అలా యెగురుకుంటూ ఓ యీగ వచ్చింది . కుండని చూసింది . 
“ బలే! ” అనుకుంది . “బుల్లి మట్టి యిల్లు . ఎవరుంటారో యేమో యిందులో ! 
ఓహోయ్ ! యెవరున్నారు లోపల ? ” 
చూసింది . కుండ ఖాళీఅని చూసి దాన్లోకి యెగిరింది .దాన్ని తన యిల్లు చేసేసుకుంది . 
అలా అలా యెగురుతూ ఓదోమ వచ్చింది . 
“బలే ! ” అనుకుంది . “బుల్లి మట్టి యిల్లు . ఎవరుంటారో యేమో యిందులో ! 
ఓహోయ్ ! యెవరైనా ఉన్నారా లోపల ? ” 
““ నేను , జుమ్ జుమ్మనే యోగని. మరి నువ్వెవరు ? ” 
“జోరు - హోరు దోమని . ” 

“ బలే, నువ్వూ నాతోబాటు యిందులో ఉండకూడదూ ? ” సరేనని లోపలికి యెగిరింది 
దోమ. ఆ రెండూ మట్టి కుండని తమ యిల్లు చేసుకున్నాయి . 


40 


టూ 


6 


కొంచెం సేపటికి పరుగెత్తు కుంటూ వచ్చిందొక 
చుంచు . “బలే ” అనుకుందది . “బుల్లి మట్టి యిల్లు . 
ఎవరుంటారో ఏమో ఇందులో ! ఓహోయ్ ! ఎవరైనా 
ఉన్నారా లోపల ? " 

““ మేము .జుమ్ జుమ్మనే ఈగ ,జోరు హోరుదోమ. 
మరి నువ్వెవరూ ? ” 
““ కరకర బొక్కే చుంచుని. ” 

“ బలే, నువ్వూ మాతోబాటు ఇందులో వుండ 
కూడదూ . ” సరేనని లోపలికి దూరింది . చుంచు . 

ఆ మూడూ మట్టి కుండని తమ యిల్లు చేసుకున్నాయి . 
బెకబెకలాడుతూ వచ్చిందొక కప్ప . 


C 


““ బలే! ” అనుకుందది . “ బుల్లి మట్టి యిల్లు . 
ఎవరుంటారో యేమో ఇందులో ! ఓహోయ్ ! యెవరైనా 
ఉన్నారా లోపల ? ” 

““ మేము ,జుమ్ జుమ్మనే ఈగ ,జోరు -హోరుదోమ , 
కరకర బొక్కే చుంచు , మరి . నువ్వెవరూ ? ” 

“ బెకబెకలాడే కప్పని . ” 

“ బలే, నువ్వూ మాతోబాటు ఇందులో వుండ 
కూడదూ ? ” సరేనని లోపలికి దూకింది కప్ప . 

అవి నాలుగూ మట్టి కుండని తమ యిల్లు చేసుకు 
న్నాయి . 

కొంచెం సేపటికి పరుగెత్తు కుంటూ వచ్చిందొక 
చెవులపిల్లి. 


యిల 


KSO 


“ బలే ” అనుకుందది . “బుల్లి మట్టి యిల్లు . ఎవరుంటారో యేమో ఇందులో . 
ఓహోయ్ ! యెవరైనా ఉన్నారా లోపల ? ” 

“ మేము ,జూమ్ జుమ్మనే ఈగ ,జోరు-హోరు 
దోమ, కరకర బొక్కే చుంచు , బెకబెకలాడే 
కప్ప , మరి నువ్వెవరూ ? ” 

“ చురుకు కాళ్ల చెవులపిల్లిని . నేను మీకు తెల్సా ? గుట్ట నుంచి గుట్టకి గెంతుకుంటూ 
పోతాను. " 

“ బలే, నువ్యూ మాతో బాటు ఇందులో వుండ 
కూడదూ ? ” సరేనని లోపలికి దూకింది 
చెవులపిల్లి . 


ఆ అయిదూ మట్టి కుండను తమ 
యిల్లుగా చేసుకున్నాయి . 


మరి కొంచెం సేపటికి పరుగెత్తుతూ వచ్చిందొక నక్క . 
“బలే! ” అనుకుందది . బుల్లి మట్టి యిల్లు . ఎవరుంటారో యేమో ఇందులో ! ఓహోయ్ ! 
యెవరైనా ఉన్నారా లోపల ? " , 
“ మేము , జుమ్ జుమ్మనే ఈగ , 

జోరు హోరు దోమ, కరకర బొక్కే చుంచు , బెకబెక 
లాడే కప్ప, చురుకు కాళ్ల చెవులపిల్లి, మరి నువ్వెవరూ ? " 

“ ఈసుపీచు నక్కని. నేను మీకు తెలుసు ! గొంతు నాది మధురం మొరగను నేను , 


అరవను . " 


“నువ్వూ మాతోబాటు ఇందులో వుండకూడదూ ? " సరేనని లోపలికి దూరింది నక్క . 
ఆ ఆరూ ఆ మట్టి కుండని తమ యిల్లు చేసుకున్నాయి . 
ఇంకొంచెం సేపటికి పరుగెత్తు తూ వచ్చిందొక తోడేలు . 

“బలే ” అనుకుందది . “బుల్లి మట్టి యిల్లు . ఎవరుంటారో యేమో ఇందులో ! 
ఓహోయ్ ! యెవరైనా ఉన్నారా 

““ మేము , జుమ్ జుమ్మనే ఈగ ,జోరు -హోరుదోమ , కరకర బొక్కే చుంచు , బెకబెక 
లాడే కప్ప , చురుకు కాళ్ల చెవులపిల్లి, ఈసుపీచు నక్క . మరి నువ్వెవరూ ? ” 

“బురుబుర్రుమనేతోడేల్ని . నేను మీకు తెలుసు! ఆటలకైతే ఆగను నేను , ఎగిరి 
దూకుతాను ఎరమీదకి . ” 


ON 


నుండి 


“ బలే, నువ్వూ మాతోబాటు ఇందులో వుండకూడదూ ? ” సరేనని లోపలికి 
దూరింది . తోడేలు . 

ఆ యేడూ ఆ మట్టి కుండని తమ యిల్లు చేసుకున్నాయి . చీకూచింతా లేకుండా కలిసి 
వుండ సాగాయి . 

ఒక రోజున పరుగెత్తుతూ వచ్చిందొక యెలుగుబంటి . 
అది ఆ మట్టి కుండ దగ్గర ఆగి తలుపు తట్టింది . 
“ ఓహోయ్ యెవరైనా ఉన్నారా లోపల ? ” అని అరిచింది . 

““ మేము , జుమ్ జుమ్మనే ఈగ ,జోరు -పోరు 
దోమ, కరకర బొక్కే చుంచు , బెకబెకలాడే 
కప్ప , చురుకు కాళ్ల చెవులపిల్లి, ఈసుపీచు నక్క , బుర్రుబుర్రు తోడేలు . మరి నువ్వెవరు ? ” 

“గద్దించి ఉరిమేఎలుగుబంటిని. గట్టిగా పట్టు కున్నానం టే మీ పని తా ! ” అలా అంటూ 
కుండమీద కూర్చుంది యెలుగుబంటి . కుండ పగిలి ముక్కలయ్యింది . అందులో వున్న యేడు 
నేస్తాలూ భయపడిపోయి , చెల్లా చెదురుగా పరుగెత్తాయి . 


తోడేలూ 
తెల్ల మేకపిల్లలూ 


6 


అనగా అనగా ఒక మేక ఉండేది .దానికిపిల్లలు వున్నాయి . మేక అడివిలోకి వెళ్లి పట్టు 
కుచ్చులాంటి గడ్డి మేసి , చల్లని తియ్యని నీళ్లు తాగుతూ వుండేది . తల్లి వెళ్లాకపిల్లలు 
తలుపు గడియ వేసుకునిపిసరు కూడా యివతలకి కనిపించకుండా వుండేవి . తల్లి మేక తిరిగి 
వచ్చాక తలుపు తట్టి పాడేది : 

“ నా బుల్లిపిల్ల లూ , నా ముద్దు బిడ్డలూ , 
తలుపు తెరవండీ , మీ అమ్మ వచ్చిందీ , 
అమ్మ తెచ్చిందీ తీయటి చిక్కటి పాలు 
తల్లి పొదుగులోనుండి వచ్చును 
గుట్టు చప్పుడు చేయకుండగా 

పాలు కారునూ మెల్ల మెల్లగా . ” 
పిల్లలు తలుపు తెరిచి తల్లిని లోపలికిరానిచ్చేవి . తల్లివాటికి పాలిచ్చి మళ్లీఅడివిలోకి 
వెళ్లేది . పిల్లలు ఎప్పటి మాదిరిగా తలుపు వేసుకుని వుండేవి . 


10 


25 


తోడేలు తల్లి మేకపిల్లల్నిపిలవడం వింది . ఒక రోజున తల్లి మేక అడివి కెళ్లాక అది 
యింటికి వచ్చి బండగొంతుతో అరిచింది : 

“ నా బుల్లిపిల్లలూ 
నా ముద్దు బిడ్డలు 
తలుపు తెరవండీ 
భయపడబోకండీ 
మీ అమ్మ వచ్చింది 
మీకు పాలు తెచ్చింది 
పొదుగునుంచి కారు పాలు 

పట్టు దారంలా . ” 
మేకపిల్లలు యిలా బదులిచ్చాయి : 
““ మేం వింటున్నాం. నీవెవ్వరైనా అది మా అమ్మ గొంతుకాదు ! అమ్మ గొంతు సన్నన . 
అమ్మ అనే మాటలూ తేడాగా వుంటాయి. ” 
తోడేలు యేం చేస్తుంది ? 
కమ్మరి కొలిమి దగ్గరకు వెళ్లింది . తన గొంతునుచాలా సన్నంగా చేసి యిమ్మని కమ్మరిని 
అడిగింది . కమ్మరి దానికి కొత్త గొంతు చేసి యిచ్చాడు . తోడేలు మేక యింటి వద్ద కు పరిగెత్తి 
పొదల వెనక పొంచి కూర్చుంది . 
కొంచెం సేపటికి అడివినుంచి తల్లి మేక తిరిగి వచ్చింది . తలుపు తట్టి పిల్లల్నిపిలిచింది : 

“ నా బుల్లిపిల్లలూ , నా ముద్దు బిడ్డలూ , 
తలుపు తెరవండీ , మీ అమ్మ వచ్చింది , 
అమ్మ తెచ్చిందీ తీయటి చిక్కటి పాలు 
తల్లి పొదుగులోనుండి వచ్చునూ 
గుట్టు చప్పుడు చేయకుండగా 
పాలు కారునూ మెల్ల మెల్లగా . 


మేకపిల్లలు తలుపు తెరిచాయి . తమని తినెయ్యాలని 
తోడేలు వచ్చిన సంగతిని తల్లికి చెప్పాయి . తల్లి మేక 
పిల్లలకి పాలు యిచ్చిచాలా గట్టిగా చెప్పింది : 2 

“ గుర్తుంచుకోండి పిల్లలూ , యెవరేనా వచ్చి మీతో 
మాట్లాడినా ,జాగ్రత్తగా వినండి . వాళ్ల గొంతు నా 
గొంతంత సన్నగా లేకపోయినా , నేను మాట్లాడినలాంటి 
మాటలనే మాట్లాడకపోయినా లోపలికిరానివ్వద్దు సుమా . ” 

తల్లి మేక వెళ్లి వెళ్లగానే తోడేలు పరిగెత్తు కుంటూ 
వచ్చింది . తలుపు తట్టింది . అది సన్నని గొంతుతో యిలా 
పిలిచింది : 


యిలా 


“ నా బుల్లి పిల్లలూ , నా ముద్దు బిడ్డలూ , 
తలుపు తెరవండీ , మీ అమ్మ వచ్చిందీ , 
అమ్మ తెచ్చిందీ తీయటి చిక్కటి పాలు 
తల్లి పొదుగులోనుండి వచ్చునూ 
గుట్టు చప్పుడు చేయకుండగా 
పాలు కారునూ మెల్ల మెల్లగా . ” 


. 


. 


6 


పిల్లలు తలుపు తెరిచాయి . తోడేలు దూసుకువెళ్లి వాటి 
నన్నిటినీ గుటకాయస్వాహా చేసేసింది . ఒక్క మేకపిల్ల 
మాత్రం పొయ్యిలో దాక్కుంది . 

కొంత సేపటికి తల్లి మేక యింటికి వచ్చింది . యెంత అరిచినా 
యెవరూ బదులుపలకలేదు . తలుపు తెరిచే వుండటం చూసి 
లోపలికి పరిగెత్తింది . యిల్లు ఖాళీగా వుంది . పొయ్యిలోకి చూసింది . 
బుల్లి మేక అక్కడ వుంది . 


29 


పిల్లల గతి విన్న తల్లి మేక దుఃఖానికి అంతులేకపోయింది . 
అది బల్ల మీద కూలిపోయి వెక్కి వెక్కి యేడవసాగింది . పదేపదే 
యిలా అనుకుంది : 

“ నా ముద్దు బిడ్డలూ , నా సొంత కూనలూ , 
ఒంటరిగా మిమ్మల్ని యెందు కొదిలి వెళ్లానూ , 
ఆ దుష్ప్ర తోడేలుకు మీరు తలుపు తెరిచారూ 

యెప్పటికీ మిమ్మల్నిక కాంచలేను నేనూ . ” 
తోడేలు దాని మాటలు వింది . యింటిలోకి వచ్చి యిలా అంది : 

“ నన్నెందుకు అంత దుష్టుగా చూస్తావు మేకమ్మా ! నేను 
కాదు నీ 

పిల్లల్ని తిన్నది ! విచారించకు . అడివిలోకి అలా షికారుకి 
పోయొద్దాం రా . ” 


30 


అవి అడివిలోకి వెళ్లాయి . కొంచెం సేపట్లో నే గుంతలో మండు 
తున్న మంట కనిపించింది . అవిదానిదగ్గరికి వెళ్లాయి. తల్లి మేక 
తోడేలుతో యిలా అంది : 


యెవరు యీ గుంత దాటుతారో 


““తోడేలూ , రా , మనలో 
చూద్దాం . ” 


ఒకేఒక్క పెద్ద గెంతుతో అది దాటిపోయింది . తర్వాత గెంతింది 
తోడేలు. కాని కాలు జారి మంటలో పడిపోయింది . ఆ వేడికి 
దాని పొట్ట పగిలింది .దానిలోంచి మేకపిల్లలు క్షేమంగా బయటకు 
ఉరికి , తల్లి దగ్గరకి పరిగెత్తాయి! అప్పట్నుంచీ అవి సుఖంగా 
బతికాయి . 


నక్కా -పిట్టా 


అనగా అనగా ఒక చెట్టు మీద ఓ పిట్ట గూడు కట్టుకుంది . అది గుడ్లు పెట్టి బుజ్జి 
పిల్లల్ని పొదిగింది . నక్క యీ సంగతి విని చెట్టు దగ్గరికి వచ్చింది . చెట్టుని తోకతో తడుతూ 
అక్కడ కూర్చుంది . యేమిటి సంగతి చెప్మా అనిపిట్ట గూటిలోనుంచి తొంగి చూసింది . 

“ నా తోకతో యీ చెట్టుని కొట్టేసి నిన్నూ , నీపిల్లల్నీ తినేస్తా ” అంది నక్క . 
పిట్టకి నక్కంటే భయం వేసింది . ప్రాధేయపడి , బతిమాల నారంభించింది . 

“ నా చెట్టును నరకవద్దు , నక్కమ్మా " అని యేడ్చింది . “ నాపిల్లల్ని వదిలి పెట్టు , నీకు 
తేనే, కేకు తినిపిస్తా . ” 

“నాకు తేనే, కేకు తినిపిస్తే నేనీ చెట్టును నరకను. ” 
“ అయితే నాతో రహదారిలోకి రా ” అంది పిట్ట . 
పిట్ట పైన యెగురుతూ , వెనక నక్క పరిగెడుతూ అవి రహదారిలో బయల్దేరాయి . 

బుట్ట నిండా కేకులూ ,జాడీనిండా తేనే మోసుకొస్తూ ఒక ముసలావిడా , ఆవిడ మనుమ 
రాలూ దారిలో రావడం చూసింది పిట్ట . 


S 


10 


నక్క పొదల్లో దాక్కుంది .పిట్ట తను యెగరలేనట్టు నటిస్తూ రోడ్డు మీద పరిగెట్టింది . 
నేల మీంచి కొంచెం పైకి లేచింది , మళ్లీకిందికి వచ్చింది . కొంచెం యెత్తు కు యెగిరింది , 
మళ్లీ నేలమీద కింద పడింది . 

“ ఆ పిట్టని పట్టుకుందాం ” అంది మనుమరాలు . 
(“ యెలా మనం పట్టగలం ? ” 
““ మనం పట్ట గలం ఖాయంగా ,దాని రెక్క విరిగింది .పిట్ట యెంతో బావుంది . ” 

కేకుల బుట్టనీ 
, తేనె 
జాడీనీ నేలమీద పెట్టి ముసలావిడా , మనుమరాలూ పిట్ట వెనకాల 
పరిగెత్తారు . 

పిట్ట వాళ్లని కేకుల బుట్ట నుంచీ, తేనెజాడీనుంచిదూరంగా లాక్కుపోయింది . నక్క 
యెంతమాత్రమూ జాగుచెయ్యకుండా తినగలిగినన్ని కేకులు తిని , తాగగలిగినంత తేనె తాగి 
మిగిలినవి దాచుకుంది . 

పిట్ట మళ్లీతన చెట్టు మీదికి యెగిరిపోయింది . గూడు చేరిందో లేదో మళ్లీనక్క 
తన తోకతో చెట్టుని తట్టడం మొదలెట్టింది . 

“ నా తోకతో యీ చెట్టుని కొట్టేసి నిన్నూ , నీపిల్లల్నీ తినేస్తాను. ” 
“ చెట్టును నరకవద్దు , నక్కమ్మా , నా పిల్లల్ని వదిలి పెట్టు . నీకు బీరు యిస్తాను. ” 

“ త్వరగా కానియ్ మరి .చాలా కేకులు తిని, బోలెడు తియ్యటి తేనెతాగిన తర్వాత నాకు 
మా చెడ్డ దాహంగా వుంది . ” 
మళ్లీ 
పిట్ట యెగిరిపోయింది . దాని వెనకాతల రోడ్డు మీద నక్క పరిగెట్టింది . 
బండిమీద బీరు పీపా పెట్టుకున్న పల్లెటూరివాణి చూసిందిపిట్ట . అది అతని చుట్టూతా 
యెగిరి యెగిరి మొదట గుర్రంమీదా , తర్వాత పీహమీదా , తిరిగి గుర్రంమీదా వాలింది . 
పల్లెటూరివాడికిపిట్ట యెంత చిరాకు కలిగించిందం టే వాడుదాన్ని చం పెద్దా మనుకున్నాడు . 
ఆఖరికిపిట్ట పీపాకుళాయిమీద వాలింది . పల్లెటూరివాడుపిట్ట కేసి గొడ్డలితో కొట్టబోయి , 
సరిగ్గా కుళాయిని కొట్టాడు. పిట్ట యెగిరిపోయింది . బండివాడు వెనకాల పరిగెట్టాడు. 

బీరు రోడ్డు మీదకి కారిపోయింది . నక్క తాగగలిగినంత తాగి, పాట పాడుకుంటూ తన 
దారిన పోయింది . 
పిట్ట గూటికి చేరుకోగానే, నక్క తోకతో చెట్టుని తడుతూ తయారైంది . 
“ పిట్టమ్మా , నాకు తిండి పెట్టావా ? ” 


.. 


6 


6 


o 


0 


“ ఆఁ! పెట్టాను 
. ” 
“నాకు తాగడానికి బీరు యిచ్చావా ? ” 
“ ఆఁ ! యిచ్చాను . ” 

“ యిప్పుడు నన్ను నవ్వించు . లేకపోతే చెట్టుని తోకతో కొట్టేసి నిన్నూ , నీపిల్లల్నీ 
తినేస్తాను. ” 

పిట్ట నక్కని వూళ్లోకి తీసి కెళ్లింది . అక్కడ ఆవుపాలుపితుకుతూ వున్న ముసలమ్మనీ, 
పక్కనేకూర్చుని గడ్డి తో బూటు అల్లు కుంటూ వున్న ముసలాడినీఅవి చూసాయి . 
పిట్ట ముసలిదాని భుజంమీద కూర్చుంది . 

“ కదలకు. నీ భుజం మీదపిట్ట కూర్చుంది .దాన్ని చంపేస్తాను” అన్నాడు ముసలాడు . 
ముసలిదాని భుజం మీద చరిచాడు . కానీపిట్ట అందలేదు . 

ముసల్ది కింద పడింది . పాలబిందెని పడతోసింది . అప్పుడు లేచి ముసలాణ్ణి తిట్టడం 
మొదలెట్టింది . 

తెలివితక్కువ ముసలాణ్ణి చూసి నక్క యెంతో సేపు నవ్వింది . 
పిట్ట మళ్లీ గూటికి యెగిరిపోయింది . కాని తనపిల్లలకి అన్నం పెట్టే లోపునేమళ్లీ 
నక్క తోకతో చెట్టును తడుతూ అక్కడ సిద్ధ మైంది . 

“పిట్టమ్మా , నాకు తిండి పెట్టావా ? ” 
“ ఆఁ ! పెట్టాను. ” 
“తాగడానికి బీరు యిచ్చావా ? " 
“ ఆఁ ! యిచ్చాను. ” 
“ నన్ను నవ్వించావా ? " 
ఆఁ! నవ్వించాను. ” 
“ యిప్పుడు నన్ను భయ పెట్టు . ” 
యీపాటికిపిట్టకి చాలా కోపం వచ్చింది . 
“ సరే , కళ్లు మూసుకు నాతో రా . ” 
పిట్ట ఎగురుతున్నంత సేపూ పిలుస్తూనేవుంది . వెనకాలే నక్క కళ్లు మూసుకుని 
పరిగెట్టింది . పిట్ట నక్కని తిన్నగా వేటకుక్కల గుంపుతో వున్న కొంతమంది వేటగాళ్ల 
దగ్గరికి తీసి కెళ్లింది . 


on 


OM 


36 


“ యిప్పుడు నువ్వు భయపడచ్చు , నక్కమ్మా. ” 
నక్క కళ్లు తెరిచింది , వేటకుక్కల్ని చూసింది . మాంచి వేగంగా పారిపోయింది . కుక్కలు 
వెనకాలే పరిగెట్టాయి. నక్క తన బొరియ దగ్గరికి వెళ్లి, ఆయాసం తీర్చుకుంటూ , అందులో 
కూర్చుంది . 

“ మీరేం చేస్తున్నారు, కళ్లూ ? " 
వేటకుక్కలు నిన్ను తినకుండాజాగ్రత్తగా చూసాం. ” 
“ మీరేం చేస్తు న్నారు , చెవులూ ? ” 


““ వేటకుక్కలు నిన్ను మింగకుండా జాగ్రత్తగా విన్నాం . ” 
“ మీరేం చేస్తున్నారు , కాళ్లూ ? " , 
““ వేటకుక్కలు నిన్ను పట్ట కుండా జాగ్రత్త పడుతూ పరిగెత్తాం . ” 
““నువ్వేం చేస్తున్నావ్ , తోకా ? ” 
“ నువ్వు మరీ వేగంగా పరిగెత్త కుండా తుప్పల్నీ దుబ్బుల్నీ కొమ్మల్ని పట్టు కున్నా . ” 
తోకమీద మరి నక్కకికోపం వచ్చింది . బొరియలోంచి తోకని యివతలికి నెట్టింది . 
“ రండి , నా తోకను తినండి , వేటకుక్కలూ ! ” 
వేటకుక్కలు తోకతో నక్కని పట్టుకుని బొరియలోంచి యివతలకి లాగాయి . 


TO 


రైతూ - ఎలుగుబంటీ 


ఒక రైతు టర్నిప్ దుంపలు పాతడానికి అడివిలోకి వెళ్లాడు . అతను దున్నుతూండగా 
ఒక ఎలుగుబంటి వచ్చింది . 

“ రైతూ , నీ యెముకలు విరగొట్టబోతున్నాను. ” 

“ ఎలుగూ , దయచేసి నా యెముకలు విరగొట్టదు . దాని బదులు టర్నిప్ దుంపలు 
పాతడానికి నాకు సాయం చెయ్యి. కింది భాగం నేను తీసుకుంటాను. పై భాగం నువ్వు తీసుకో . ” 

- “సరేకానీ, నన్ను మోసం చేశావో , యిక చూసుకో నీ అంతు తేలుస్తాను ” అంది ఎలుగు 
బంటి . 


10 


ఆలా అని దట్టమైన అడివిలోకి వెళ్లిపోయింది . 
టర్నిప్ దుంపలు పెద్ద వయాయి. ఆకురాలు కాలంలో రైతు వాటిని తవ్వడానికి వెళ్లాడు . 
అడివిలోనుంచి ఎలుగుబంటి వచ్చి అంది : 

“రావయ్యా , రైతూ , టర్నిప్ దుంపలని పంచుకుందాం . ” 

“ సరే ఎలుగూ , పై భాగం నీది , కింది భాగం నాది " రైతు ఎలుగుబంటికి ఆకులన్నీ 
యిచ్చేసాడు . దుంపల్ని తనే బండిమీద పేర్చుకుని పట్టణానికి అమ్ముకోడానికి పోయాడు . 
దారిలో యెలుగుబంటి తగిలింది . 
“ ఎక్కడికి పోతున్నావ్ " అడిగింది ఎలుగుబంటి . 
“ పట్టణానికి పోతున్నాను, ఎలుగూ , కింది భాగం అమ్ముకోడానికి . ” 
“ యేదీ , నీదుంపలు యెలా వుంటాయో రుచి చూడనీ. ” 

రైతు ఎలుగుబంటికి ఓ దుంప యిచ్చాడు . ఎలుగుబంటి దుంపని రుచి చూసీ 
చూడగానేగట్టిగా అరిచింది : “ ఆహాఁ! నువ్వు నన్ను మోసం చేసావు . నీ దుంపలు నా 
ఆకులకంటె యెంతో తియ్యగా వున్నాయి. కట్టెలకోసం నా అడవిలోకి వచ్చావో , నీ యెముకలు 
విరిచేస్తాను. ” 

ఆ తర్వాతి యేడు రైతు అదే చోట రై ధాన్యం విత్తాడు.కోసుకు నేందుకు వెళ్లేటప్పటికి 
ఎలుగుబంటి అతనికోసం యెదురుచూస్తూ వుంది . 

“ యీ సారి నన్ను మోసం చెయ్య లేవు , నాయనా , నా వాటా నాకియ్యి " అంది ఎలుగు 
బంటి . 

మరి రైతు అన్నాడు : “ అలాగే 
కానీ యీసారి కింది భాగం యిస్తాను. పై దాంతో టే 
నేను తృప్తి పడతాను. " 

రై పొలం దగ్గరికి చేరారు. రైతు మొదళ్లన్నీ ఎలుగుకిచ్చి, ధాన్యం బండిలో చేర్చుకుని 
యింటికి పట్టు కుపోయాడు. ఎలుగుబంటి మొదళ్లన్నీ నమిలింది . కాని కొయ్య ముక్కని 
కొరకడం లాగే వుందది . 

రైతంటే దానికి కోపం వచ్చింది . అప్పట్నుంచీ రైతూ , ఎలుగుబంటీ శత్రువులుగానే 
వుండిపోయారు. 


బాగe 


M 


COM 


నక్కా - కొంగా 


ఒక నక్కా , ఒక కొంగా స్నేహితులయ్యాయి . నక్క తన మిత్రుడైన కొంగను ఆదరించాలని 
భోజనానికి పిలిచింది : 
“ వచ్చి నాతో భోజనం చెయ్యి కొంగన్నా , నీకు నేను మంచి భోజనం పెడతాను. ” 

కొంగ సరేనంది . నక్క పాయసం వండి కంచంలో పోసింది . కొంగ తన 
పొడుగాటి ముక్కుతో కంచాన్ని చెడామడా పొడిచింది . యెంత పొడిచినా కంచంలోంచి 
ఒక్క పిసరంతయినా తినలేకపోయింది . 

యీలోగా నక్క కంచాన్ని తన నాలుకతో నాకుతూ వుంది . నాకి నాకి కంచాన్ని శుభం 
చేసింది . పాయసం మొత్తం తనే తినేసింది . 

“నామీద కోపం తెచ్చుకోకు కొంగన్నా , నా యింట్లో ఉన్న దంతా అదే . అంతకంటే 
తింటానికి మరేమీ లేదు . ” 

“అయ్యోదాని దేముందిలే నక్క చెల్లీ" అంది కొంగ . “యహ నువ్వోరోజు తప్పకుండా 
వచ్చి నాతో భోంచేయాలి. ” 

కొంగ యింటికి నక్క భోజనానికి వెళ్లింది . కొంగ యేదో పులుసు చేసి సన్నమూతి 
జాడీలో పోసింది .జాడీ బల్ల మీద పెట్టి అంది : 


t 


: 


“ అంతా తినెయ్యి , నక్క చెల్లీ, యిదే నా యింట్లో ఉన్నదల్లా. ” 

నక్క తనజాడీ చుట్టూ తిరిగింది . యిలా ప్రయత్నించింది , అలా ప్రయత్నించింది . 
జాడీని నాకింది . వాసన చూసింది . కానీ ఆ పులుసు వొక్క బొట్టు కూడా తాగలేకపోయింది . 
యెందుకంటే దాని పెద్ద తల ఆజాడీ మూతిలోపల పట్టదుకదా ! 

కానీ కొంగ తన పొడుగాటి ముక్కును 
జాడీలోకి పెట్టింది . పులుసంతా అయిపోయేదాకా 
జుర్రిజుర్రితాగింది . 

“ నామీద కోప్పడకు నక్క చెల్లీ,కానీనిజంగా అదే నా యింట్లో ఉన్నదంతా . ” 
కానీనక్కకుకోపం వచ్చింది . ఒక వారానికి సరిపడా తిందామనుకొంది . కానీ యెంత 
ఆకలితో వచ్చిందో అంత ఆకలిగానూ యింటికి పోయింది . కొంగ దానికి బాగా బుద్ది చెప్పింది . 
అప్పట్నుంచీ నక్కకూ , కొంగకూ స్నేహం చెడింది . 


బడాయికోరు 
కుందేలు 


అనగా అనగా ఒక అడివిలో ఒక కుందేలు వుండేది .దానికి వేసవిలో తిండి బాగానే 
దొరి 
కేది . కానీ, శీతాకాలంలో దొరికేది కాదు . అప్పుడది ప్రాణం నిలబెట్టుకోడానికి రైతుల ధాన్యం 
దొంగిలించవలసి వచ్చేది . 

ఒకరోజున అది ఒక పొలానికి వెళ్లింది . అక్కడ నూర్పిడి కళ్లం దగ్గర ఒక కుందేళ్ల 
గుంపు వుండింది . అంచేత అది చేసేది యేముంది ? తనకి చేతనైనంత మేరకి డబ్బా కొట్టు 
కోవడమూ, గొప్పలు చెప్పుకోవడమూ మొదలెట్టింది . 

“ యెవ్వరికీ నా మీసాల్లాంటి పొడుగాటి మీసాల్లేవు , పెద్ద పంజాల్లేవు , పదునైన పళ్లు 
లేవు . నా కెవరన్నా భయం లేదు ” అందది . 

ఆ కుందేళ్ల కి విని విని విసుత్తింది . అవి ముసలి కాకమ్మత్త కి బడాయికోరు కుందేలుని 
గురించి చెప్పాయి . 

ముసలి కాకమ్మత్త బడాయికోరు కుందేల్ని చూడ్డానికి వెళ్లింది . అది గుబురులో దాగి 
వుండటం చూసింది . 
దాన్ని చూసి బడాయికోరు కుందేలు హడలిపోయి కూర్చుంది . 
“ యింకెప్పుడూ గొప్పలు చెప్పుకోను,కాకమ్మత్తా , తల్లితోడు , యింకెప్పుడూ ” అందది . 
“ నువ్వేంగొప్పలు చెప్పుకున్నావ్ . ” 


S 


ch 


Com 


“ యేముందీ , యెవరికీ నాకున్నంత పెద్ద మీసాల్లేవు , పెద్ద పంజాల్లేవు , పదునైన 
పళ్లు లేవు . ” 

ముసలి కాకమ్మత్త బడాయికోరు కుందేలు చెవులు పట్టుకుని గుంజేసింది . 
“ యింకెప్పుడూ బడాయి పోకు ” అంది . . 
ఒక రోజు ముసలి కాకమ్మత్త కంచెమీద కూర్చుంది . అప్పుడు కొన్ని కుక్కలు పరుగెత్తు 
కొచ్చాయి . ముసలి కాకమ్మత్తని తటాలున పట్టుకుని కిందికి లాగి పీడించడం మొదలెట్టాయి . 
బడాయికోరు కుందేలు వాటిని చూసింది .దానికి ముసలి కాకమ్మత్తంటేజాలేసింది . 

“పాపం , ముసలి కాకమ్మత్త . నేనావిడకి సాయం చెయ్యాలి ” అనుకుంది . ఒక దిబ్బ 
మీదకి వురికింది . 

బడాయికోరు కుందేలుని చూసి కుక్కలు ముసలి కాకమ్మత్తని వదిలేసాయి . అది కంచె 
మీదకి యెగిరిపోయింది . కుక్కలు కుందేలు వెంటబడ్డాయి. కాని బడాయికోరు కుందేలు చాలా 
వేగంగా పరిగెత్తి పోయింది . ఆ కుక్కలు దాన్ని పట్టుకోలేకపోయాయి . 

కొంతకాలం తర్వాత ముసలి కాకమ్మత్త కి బడాయి కోరుకుందేలు ఎదురుపడింది . 
““ నువ్వు గప్పాలకోరువి కానేకాదు , నువ్వు నిజంగా ధైర్యం గల కుందేలువి . నువ్వు నా 
ప్రాణం దక్కించావు. అందుకు నీకు నేను రుణపడి వున్నాను ” అంది . 


STINE 


ఎలుగుబంటీ - నక్కా 


అనగా అనగా ఒక నక్కా , ఎలుగుబంటీ వుండేవి . ఎలుగుబంటి శీతాకాలం నాటికని అటక 
మీద ఒక పీపానిండా తేనెదాచుకుంది . 

ఆ నక్క యీ తేనె సంగతి విని యెలా అందులో కొంత కొట్టెయ్యా లా అని ఆలో 
చించింది . అది ఎలుగుబంటి యింటికి వెళ్లి కిటికీకింద నుంచుంది . 

“ఎలుగన్నా , నా కష్టాల్లో నాకు సాయంచేస్తావా ? ” 
“ నీ కష్టం యేమిటి నక్క చెల్లీ? " , 
“ నా యిల్లు పాతదైపోయింది . తునకలుగా పడిపోతోంది . నాకు నెగడి లేదు . నన్ను 
నీ యింట్లో యీ రాత్రికి వుండనివ్వవూ ? ” 
““ అయితే లోపలికి రా ” అంది జాలిగల ఎలుగుబంటి . 

అవి నెగడి దగ్గర పడుకున్నాయి .కానిజిత్తు లమారి నక్క అంత సేపూ తేనె గురించే 
ఆలోచిస్తూ వుంది . తన తోక ఆడిస్తూనేవుంది . నేలమీద దాని తోక తప తప చప్పుడుకి 
కొంచెం సేపట్లోనేఎలుగుబంటికి మెలుకువ వచ్చింది . 

55 


9 


“ ఎవరా తట్టేది , నక్క చెల్లీ. ” 
“ నాకోసం యెవరో వచ్చారు. పొరుగు 
వాళ్లింటిలో బిడ్డ పుట్టిందేమో. ” 
“ అయితే నువ్వు వెళ్లు . ” 
నక్క అవతలికి వెళ్లింది . కొత్త బిడ్డని చూడ్డానికి కాదు , బయట నిచ్చెనమీద నుంచి 
యెక్కి అటకమీదున్న తేనె కొంచెం తాగేద్దామని వెళ్లింది . సుష్టుగా తాగి, మళ్లీ వెనక్కి 
వెళ్లి, నెగడి దగ్గర పడుకుంది . ఈ 

“ నక్క చెల్లీ, బిడ్డ కేం పేరు పెట్టారు” అని అడిగింది ఎలుగుబంటి . 
“ ఆదిగాడు. " 
“ చక్కటి పేరు. ” 

మర్నాడు అవి నిద్ర పోవడానికి పడుకున్నాయి . మళ్లీనక్క తోకతో తపతపమని నేలమీద 
చప్పుడు చేసింది . 

“ ఎలుగన్నా , మళ్లీ ఓ కొత్త బిడ్డని చూడ్డానికి నన్నుపిలుస్తున్నారు . ” 
“ అయితే నువ్వెళ్లు , నక్క చెల్లీ. " 
యీసారి నక్క పీపాలో తేనె సగం తాగేసింది .మళ్లీయింట్లోకి వెళ్లగానేఎలుగుబంటి 
బిడ్డకి యేం పేరు పెట్టారని అడిగింది . 

“ నడుమగాడు . ” 
“ చక్కటి పేరు . ” 
మూడోనాడు రాత్రి కూడా నక్క తోక తపతప కొట్టింది . 
““ నేను పోయి యింకో బిడ్డని చూడాలి ” అంది అది . . 

“ బాగానే వుంది .కానిత్వరగా వచ్చెయ్యి. పొద్దున్నే తిండానికి అట్లు వేస్తున్నాను ” అంది 
ఎలుగుబంటి . 

“యిట్టే వచ్చెయ్యనూ . " 
ఆ నక్క తిన్నగా అటకమీదకి పరుగెత్తింది . తేనె పీపా ఖాళీ చేసింది , ఆఖరికి పీపా మట్టు 
కూడా గోకేసింది . 

వెనక్కి వెళ్లేటప్పటికి ఎలుగుబంటి మెలుకువగానేవుంది . 
“ సరే , నక్క చెల్లీ, బిడ్డ కి యీసారి ఏం పేరు పెట్టారు? ” 


“ కోరంగాడు . ” 
“ అన్నిటికంటే బాగుంది పేరు . రా , అట్లు పోసుకుందాం . ” 
ఎలుగుబంటి అట్లు కాల్చే పనిలో వుండగా , నక్క అడిగింది : 
“ అట్ల లోకి తేనె యెక్కడిది ? " 
“ అటకమీద వుంది . ” 
ఎలుగుబంటి అటక యెక్కి చూస్తే పీపా ఖాళీ. “ ఎవరు తాగారీ తేనె ? ” అడిగింది . 
“ నువ్వే నక్క చెల్లీ, మరెవళ్లూ తాగివుండరు . ” 

“ బాగుంది ! నీతేనెని అసలు నేను చూళ్లే లేదు . నువ్వే తాగేసి నన్నంటున్నావేమో ” 
అంది నక్క . 
పాపం యెలుగుబంటి ఎంతో ఆలోచించింది . 

“ ఎవరు తాగారో కని పెట్టడానికి , మనం యేం చెయ్యాలో నాకు తెలుసు. మనం వెల్ల 
కిలా యెండలో పడుకుందాం . యేం , మనలో యెవశం తేనెతాగినా యెండ దాన్ని కరిగిం 
చేస్తుంది . అది చర్మంగుండా బయటికి వచ్చేస్తుంది ” అంది ఆఖరికది . 

అవి యెండలో పడుకున్నాయి . ఎలుగుబంటి కొంచెం సేపట్లో నే నిద్రపోయింది . కాని 
జిత్తు లమారి నక్కకి నిద్రపోవాలంటే భయం వేసింది . తన పొట్ట మీదనుంచి తేనె చుక్కలు 
కారేదాకా కాపలా కాస్తూ వుంది . వేగంగా వాటిని తుడిచేసి ఎలుగుబంటి పొట్ట మీదరాసేసింది . 

“ ఏయ్ ! ఎలుగన్నా ! లే ! చూడు తేనె ఎవరు తాగుతున్నారో ! " 
పాపం, ఆ ఎలుగుబంటి చెయ్యగలిగింది యేమీ లేకపోయింది ! 


10 


6 


మేకా 
, 
పొట్టేలూ, 


అనగా అనగా ఒక మేకా , పొట్టేలూ ఒక దొడ్డి లో వుండేవి . అవి చాలా స్నేహంగా 
వుంటూ ప్రతీదాన్నీ సమంగా పంచుకునేవి , చిన్న గడ్డి పరక అయినా సరే . 

అలా వుండగా ఒక రోజున పొట్టేలూ, మేకా నేలమీద పడుకుని కబుర్లు చెప్పుకుంటూ 
వున్నాయి . అంతలోనే హఠాత్తుగా ఓపిల్లి ప్రత్యక్షమైంది . అది వాళ్ల దగ్గరికి వెళ్లింది . 
దాని కళ్లలో నీళ్లు ధారగా వచ్చాయి . 

“ యెందు కేడుస్తున్నావ్ ,పిల్లి 
బావా ? ” అని అడిగాయి మేకా , పొట్టేలూ . “అరె 
కుంటుతున్నట్లు కూడా వున్నావే ? ” 

“ యేం చెయ్యను ? అమ్మగారు నన్ను కొట్టింది . నా చెవులు మెలి పెట్టింది . నన్ను నదిలో 
ముంచేస్తా వంది . " 

“ ఆవిడ అంత మాట అండానికి నువ్వేం చేసావ్ ? ” 
““ మీగడ నాలికతో నాకాను , అదీ జరిగింది ! ” 
పిల్లి భోరుమని మళ్లీ యేడ్చింది . 
“ యిప్పుడెందుకు యేడుస్తున్నావ్ ” అని నేస్తాలు అడిగాయి . 

“ యేం చెయ్యను ? నామీదకి వస్తూ అమ్మగారంది : “ మా అల్లుడు భోజనానికి వస్తున్నాడు . 
అతనికి పెట్టడానికి మీగడ లేదు .పొట్టేలునీ , మేకనీకోసి పెట్టడంతప్ప యిం కేమీ లేదు ! " 


61 


మేకా , పొట్టేలు మండిపడ్డాయి . 
“ నువ్వు మమ్మల్నెందుకు చిక్కుల్లో పడేసావు. అందుకు నిన్ను మేం కుమ్మి చంపుతాం , 
తెలిసిందా ” అని అరిచాయి . 

కాని 
పిల్లితను నిజంగాబాధపడుతున్నానంది . వాటినిక్షమించమని అడిగింది . మేకా , 
పొట్టేలూ దాన్ని క్షమించాయి . ఆ మూడూ కూచుని యేం చెయ్యాలా అని ఆలోచించడం 
మొదలెట్టాయి. 

“ యేదీ , నీ తలెంత గట్టిగా వుందో చూపించు , పొట్టేలన్నా . ఆ గుమ్మాన్ని దీంతో 
కొట్టి తెరవగలవేమో చూడు ”పిల్లి అంది దాంతో . . 

పొట్టేలు లేచి నుంచుంది . గుమ్మం కేసి వేగంగా పరిగెత్తు కెళ్లింది . దాన్ని తన తలతో 
కొట్టింది . గుమ్మం కిర్రుమంది . కాని తెరుచుకోలేదు . 

(“రా , మేకన్నా , నీతల యెంత గట్టిగా వుందో చూపించు ” అందిపిల్లి. మేక నుంచుంది , 
గుమ్మం కేసి దూసుకుపోయింది .దాన్ని ఢీకొట్టింది . ఆశ్చర్యం ! గుమ్మం తెరుచుకుంది . ఈ 

మేకా , పొట్టేలూ పరిగెత్తాయి. వెనకాల మూడు కాళ్ల మీద కుంటు కుంటూ 
వెళ్లింది.పిల్లి. అవి యెంత వేగంగా పరిగెత్తా యంటే గడ్డి అణిగిపోయింది , చుట్టూతా 
దుమ్ము మబ్బుల్లా లేచింది .పిల్లి తొందరగా అలిసిపోయింది . 

“ మీతో నేను ఉజ్జీకాలేను ” అందది మేక తోటీ , పొట్టేలు తోటీ “ నామీద కనికరం 
చూపించండి . ” 

““ మేకపిల్లిని యెత్తి వీపుమీద యెక్కించుకుంది . మూడూ మళ్లీ పరుగుతీశాయి - 
అడ్డంవచ్చిన అడవులూ , పొలాలూ , బీళ్లూ , మిట్టలూ, పల్లాలూ , యెత్తె న కొండలూ 
దాటుకుంటూ . 

అవి ఆగకుండా పగలూ ,రాత్రీ పరిగెత్తాయి. పచ్చపచ్చగా వున్న ఒక కొండదగ్గ రికి 
చేరాయి . కింద 
లోతైన కనుమ వుంది . 

బోలెడు గడ్డి మేట్లున్న పొలం అది .వాటిలో ఒక్కొక్కటీ 
ఒకో వూరంత వున్నాయి . పొట్టేలూ , మేకా ,పిల్లీ అక్కడ విశ్రాంతికోసం ఆగాయి . కాని 
అది ఆకురాలు కాలం.రాత్రి చలిగా వుంది . అవి చలిమంట యెలా వేసుకోవాలి ! 

పొట్టేలూ , మేకా యేం చెయ్యాలా అని ఆలోచించాయి . అవి యింకా యేదీ అనుకునే 
లోపునే 
పిల్లి కొండ రావి చెట్టు పట్ట పంజాలో పెట్టుకుని తయారైంది . అది దాన్ని మేక 
కొమ్ములకి చుట్టేసి మేక తోటీ , పొట్టేలు తోటీ డీడిక్కి కొట్టుకోమంది . 


6 


63 


TON 


అవి అలాగే చేసాయి . యెంత గట్టిగానంటే వాటి కళ్లల్లోంచి రవ్వలు యెరాయి . 
ఆ పట్టా అంటుకుని మండింది . 

అవి నిప్పు తయారు చేసుకున్నాయి . వెచ్చగా కాచుకుంటూ చుట్టూతా కూర్చున్నాయి . 

కొంచెం వెచ్చబడుతున్నాయంతే , ఆశ్చర్యం ! ఒక ఎలుగుబంటి అంగలేసుకుంటూ వాటి 
దగ్గరికి వచ్చింది . 

“ నన్ను కూడా మీ నెగడి దగ్గర చలికాచుకుని విశ్రాంతి తీసుకోనివ్వండి ” బతిమాలిందది . 
““ నేను అలిసిపోయి బడలికగా వున్నాను . ” 
“ దాని దేముంది , అలాగేకాచుకో . యెక్కడి కెళ్లావో చెప్పు మాకు . " 
“ నేను తేనెటీగల తోటలోకివెళ్లాళ్లను . తేనెటీగల కాపలా వాళ్ల తో నాకు పోట్లాటజరిగింది . ” 
చుట్టూ చీకటి అలుముకుంది . అంచేత అవి నిద్రపోడానికి నేలమీదకి ఒరిగాయి . ఎలుగు 
బంటి ఓ గడ్డి మేటికిందా , 

పిల్లిగడ్డి మేటి పై నా , పొట్టేలూ , మేకా నెగడి దగ్గ రా . హఠాత్తుగా 
ఏమిటబ్బా , ఏవో లగెత్తు కుంటూ వస్తున్నాయి ! ఏడుబూడిద రంగు తోడేళ్లూ , ఒక తెల్ల 
దీనీ! అవి తిన్నగా గడ్డి మేటి దగ్గరకి పరిగెత్తాయి. ఈ 

పొట్టేలూ , మేకా భయంతో అరవడం మొదలెట్టాయి.కాని 
పిల్లిజంకు లేకుండా మాట్లా 
డుతూ అంది : 

“ నేను చెప్పేది విను. తోడేళ్ల యువ రాజూ, తెల్ల తోడేలూ !జాగ్రత్త ! లేకపోతే మా 
అన్న మేకకికోపం వస్తుంది . అతనికి మహా చెడ్డ కోపం. ఒక సారి రెచ్చగొడితే యెవళ నీవదలడు . 
అతని శక్తి అంతా గడ్డంలో ఉంది . జంతువులన్నింటినీ అతడు - అవలీలగా జయిస్తాడు . 
కొమ్ముల తోటి ప్రాణం ఉండగానేచర్మం ఒలిచేస్తాడు . నెమ్మదిగా అతని దగ్గరికి పోయి , 
అదిగో అక్కడుండే మా తమ్ముడుతో కుస్తీ పట్టాలని వుందని చెప్పు . అతన్ని చూసావా ? 
గడ్డి మేటికింద పడుకున్నాడు . " 

తోడేళ్లు సరేనంటూ బుర్రలు వూపాయి . ఎలుగుబంటి పడుకున్న చోటికి వెళ్లాయి . 
దగ్గ రసా వెళ్లాయి . దాన్ని పొడిచి పీడించడం మొదలెట్టాయి . 

ఎలుగుబంటి కొంచెం సేపు సహించింది . చివరకి దానికి కోపం వచ్చేసింది . ఆ గుంపు 
నంతటినీతన పంజాల్లో కి యిరికించుకుంది . తోడేళ్లు భయపడిపోయాయి. ఎలాగో ఎలుగుబంటి 
పట్టు తప్పించుకుని , కళ్లు మూసి తెరిచేలోగా అవి పారిపోయాయి . 

యీలోపున మేకా , పొట్టేలూ పిల్లిని తమ మధ్యలో పట్టు కున్నాయి . ఆ మూడూ 


P 


WN 


అడవిలోకి పారిపోయాయి. అడివిలోకి వెళ్లాయో లేదో మళ్లీ అవే తోడేళ్లు సిద్ధం ! 
పిల్లి గబగబా ఒక చెట్టు చిటారు కంటా ఎక్కేసింది . పొట్టేలూ , మేకా తమ 
ముందటి కాళ్లు చెట్టు కొమ్మమీద పడేసి అక్కడ వేలాడాయి . అక్కడ , ఆ చెట్టు కింద , 
తోడేళ్లు నుంచుని పళ్లు పటపటా కొరికాయి . 

పిల్లి పరిస్థితులేం బాగోలేవని గ్రహించింది . తోడేళ్లని కాయలతో కొట్టడం ప్రారం 
భించింది . అలా చేస్తూ అంది : “ ఒకటి , రెండూ , మూడూ . మొత్తానికి మూడు 
తోడేళ్లు . మొన్న నా భోజనానికి రెండు తోడేళ్లు దొరికాయి . వాటిని యెముకలతో సహా 
తినడంవల్ల నాకింకా కడుపు నిండుగా ఉంది . కాని అన్నా నీకు తెగ ఆకలేస్తూ వుండాలే, 
అంచేత నా తోడేలుని కూడా నీకే తింటానికి యిస్తా . నువ్వు ఎలుగుబంటిని వేటాడటానికి 
వెళ్లావని నాకు తెలుసు, కానీ నీకు ఒక్కటీ దొరకలేదు కదా . ” 

అది అలా అందో లేదో , మేక పట్టు దప్పిపోయి , చెట్టు కొమ్మ వదిలేసి కొమ్ములు ముందుండే 
టట్టుగా , సరిగ్గా తోడేళ్లలో ఒకదాని మీద పడింది . 

“ వాటిని పోనివ్వకు ! వాటిని పట్టుకో ”పిల్లి అరిచింది . 
తోడేళ్లు మహా చెడ్డ భయపడిపోయాయి. కాళ్లకి బుద్ధి చెప్పి ఒక్క సారి కూడా 
వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయాయి. అవి కనుచూపు మేర దాటింతర్వాతపిల్లీ,దాని 
రెండు నేస్తాలూ తమ దారిన సుఖంగా వెళ్లి పోయాయి . 


చిన్న 
పిల్లా 
అడవిబాతులూ 


6 


ON 
. 


అనగా అనగా ఒక రైతూ అతని భార్యా వుండేవారు . వాళ్ల కి ఒక చిన్న పిల్లా, చిన్న 
పిల్లవాడూ వున్నారు . 

“ అమ్మాయీ ” అంది తల్లి పిల్లతో . “ మేం పొలంలోకి వెడుతున్నాం . తమ్ముణ్ణి 
చూస్తూ వుండేం . నువ్వు బుద్ధి మంతురాల్లా వుండి , వాకిలి దాటి వెళ్లకుండా వుంటే నీకో 
కొత్త రుమాలు కొని పెడతాం , సరేనా . ” 

అమ్మా నాన్నా వెళ్లిపోయారు. కాని చిన్నపిల్ల యేం చెప్పారో మర్చిపోయింది . తమ్ముణ్ణి 
కిటికీ పక్క గడ్డి మీద కూర్చోబెట్టింది . తన నేస్తాలతో ఆడుకోవడానికి వెళ్లిపోయింది . 

హఠాత్తుగా ఒక అడవిబాతుల గుంపు నేలమీద వాలింది . అవి తమ్ముణ్ణి పట్టుకుని , 
తమ రెక్కలమీద యెత్తు కుపోయాయి. 

చిన్నపిల్ల యింటికి వచ్చింది . కాని అయ్యో! — తమ్ముడు లేడు . యిటూ అటూ పరిగె 
త్తింది . కాని వాడి జాడ తెలీలేదు . 

69 


వాణ్ణి పిలిచింది . అమ్మా నాన్నలనుంచి తనకి దెబ్బలు తగు 
లా యని అరుస్తూ వెక్కి వెక్కి యేడ్చింది .కాని తమ్ముడి ఉలుకే లేదు . 

అప్పుడు ఆరుబయట పొలంలోకి పరుగెత్తింది . కాని దూరంగా 
దట్టమైన అడవులు దాటి యెగిరే అడవిబాతులు తప్ప యేమీ కని 
పించలేదు . వెంటనే ఆపిల్ల అవే తన తమ్ముణ్ణి యెత్తు కుపోయి 
వుంటాయని అనుకొంది . అడవిబాతులు చెడ్డ వనీ , పసిపిల్లల్ని 
యెత్తు కుపోతాయనీలోకులు అంటారు. 

అంచేత చిన్న పిల్ల పక్షుల వెనకాల పరిగెత్తింది . పరుగెత్తి 
పరుగెత్తి చివరకి ఒక పొయ్యి దగ్గరకి చేరుకుంది . . 

“పొయ్యీ! పొయ్యీ! ఆ అడవిబాతులు యెక్కడికి యెగిరి 
పోయాయో నాకు చెప్పవూ . ” 

“ నా రైరొట్టెల్లో ఒకటి తిను , చెబుతాను ” అంది పొయ్యి . 

“ ఏంటీ , రైరొట్టె తినడమా ? యింటి దగ్గర మేం గోధుమ 
రొట్టెలు కూడా తినం ! ” 


. 


70 


పొయ్యి ఆపిల్ల కి అడవిబాతులజాడ చెప్ప లేదు .పిల్ల యింకొంచెం ముందుకి పరిగె 
త్తింది . ఒక ఆపిల్ చెట్టుని చూసింది . 
“ ఆపిల్ చెట్టూ , ఆపిల్ చెట్టూ అడవిబాతులు ఎటు యెగిరిపోయాయోచెప్పవూ నాకు ? " 
“ నా అడవి ఆపిల్ పండొకటి తిను , నీకు చెబుతాను ” అంది చెట్టు . 
“ మా నాన్నగారి తోటలో ఆపిల్ పళ్లు కూడా మేం తినం. ” , 

ఆపిల్ చెట్టు ఆపిల్లకి అడవిబాతులజాడ చెప్పలేదు . చిన్న పిల్ల పళ్ల హల్వాగట్టు 
వున్నపాలనది దాకా పరిగెత్తింది . 

“ పళ్ల హల్వాగట్టు పాలనదీ, అడవిబాతులు యెక్కడి కెగిరాయో చెప్పవూ ? ” 
“ నా పాల హల్వా కొంచెం తిను . నీకు చెబుతాను. " 
“ మా నాన్నగారి యింటి దగ్గర మీగడ హల్వా కూడా మేం తినం. ” 
పాలనది ఆపిల్లకి అడవిబాతులజాడ చెప్పలేదు . 
రోజంతా ఆపిల్ల పొలాలమ్మటా , అడవులమ్మటా పరిగెట్టింది . సాయంత్రం అయేసరికి 
యింటికి పోవడం తప్ప యేంచెయ్యడానికి లేకపోయింది . అంతలో హఠాత్తుగా కోడి పెట్ట 
కాలిమీద చిన్న కిటికీతో గిరగిరా తిరుగుతున్న గుడిసె కనిపించింది . 


10 


71 


O 


గుడి సెలోపల మంత్రగత్తె పీచు వడుకుతూ వుంది . పక్కన బల్ల మీద ఆ పిల్ల 
తమ్ముడు వెండి ఆపిల్ పళ్లతో ఆడుకుంటూ కూర్చున్నాడు . 
చిన్నపిల్ల లోపలికెళ్లింది . 
“ దణ్ణం , మామ్మా. ” 
“పిల్లా యేం యిలా వచ్చావ్ ? ” 
“ నా గౌను తడిసిపోయింది . ఆరబెట్టు కుందామని వచ్చాను . ” 

“ అయితే కూర్చో . కొంచెం పీచు వడుకు . ” మంత్రగత్తె ఆపిల్లకి కదురు అప్పజెప్పి 
బయటికి వెళ్లింది . చిన్నపిల్ల వడుకుతూ కూర్చుంది . అప్పుడొక చుంచు హఠాత్తుగా యినప 
పొయ్యికిందనుంచి వచ్చి, ఆ పిల్లకి చెప్పింది : - 

“ పాపా , నాకు కొంచెం అంబలి యిస్తే నీకో సంగతి చెప్తా . ” 
చిన్నపిల్లదానికి అంబలి యిచ్చింది . చుంచు చెప్పింది : 

“ మంత్రగత్తె స్నానాల గదిలో మంట రాజెయ్యడానికి వెళ్లింది . నిన్ను అది ఆవిరితో కడిగి , 
శుభ్రంచేసి , పొయ్యిలో కాల్చేసి తినేస్తుంది . ” 

చిన్నపిల్ల భయంతో వణికిపోతూ యేడవడం మొదలెట్టింది . కాని చుంచు చెప్పింది : 
“ తొందరపడు , నీబుల్లి తమ్ముణ్ణి తీసుకొని పారిపో , నీబదులు నేను పీచు వడుకుతా . ” 

అంతే , చిన్నపిల్ల తమ్ముణ్ణి చేతుల్లోకి తీసుకొని పారిపోయింది . మంత్రగత్తె మాటి 
మాటికీ కిటికీదగ్గర కొచ్చి అంటూనేవుంది . 

“ వడుకుతున్నావా , పిల్లా ? " 
చుంచు జవాబిచ్చేది : “ ఆఁ వడుకుతున్నా , మామ్మా. ” 

మంత్రగత్తె స్నానాల గదిలో మంటలు రాజేసి చిన్నపిల్ల 
కోసం వచ్చింది . కాని గుడిసె 
ఖాళీ. మంత్రగత్తె అరిచింది : 

“ ఎగిరిపొండి , అడవిబాతులూ , ఎగిరి వాళ్లని పట్టుకోండి . చిన్నపిల్ల తమ్ముణి యెత్తు కు 
పోయింది ! " 

చిన్నపిల్ల పాలనది వచ్చేదాకా పరిగెత్తింది . కాని యేం చూసిందక్కడ , తననీ, తన 
తమ్ముణ్ణి వెంబడిస్తూ అడవిబాతులు వచ్చేస్తున్నాయి . 

“పాలనదీ, పాలనదీ నన్ను దాచవూ , దాచేం ” అడిగింది చిన్నపిల్ల . 
“ నా పళ్ల హల్వా కొంచెం తిను . ” 


VAD 


చిన్నపిల్ల కొంచెం హల్వా తింది .చాలంది . పాలనది ఆపిల్ల నీ, తమ్ముళ్లీహల్వాగట్టు 
నీడలో దాచింది . ఆపిల్లని చూడకుండా ఎగిరిపోయాయి అడవిబాతులు . 

చిన్నపిల్ల మళ్లీపరిగెత్తింది . కాని అడవిబాతులు వెనక్కి తిరిగి తిన్నగా ఆపిల్ల కేసే 
యెగిరాయి . యే క్షణంలోనైనా అవి దాన్ని చూస్తాయి . తనేం చెయ్యాలి ? ఆపిల్ల ఆపిల్ 
చెట్టు దగ్గరికి పరిగెత్తింది . 

“ ఆపిల్ చెట్టూ , నన్ను దాచవూ , బాబ్బాబు. ” 
“ నా అడవి ఆపిల్ పళ్లు తిను. ” 


చిన్నపిల్లగబగబా ఒకటి తింది .చాలంది . ఆపిల్ చెట్టు ఆపిల్లని తన కొమ్మల్లో ఆకుల్లో 
దాచింది . 

అడవిబాతులు దాన్ని చూడకుండానే 
దాటుకుని యెగిరిపోయాయి . 

చిన్నపిల్ల తన తమ్ముణ్ణి యెత్తు కొని మళ్లీపరిగెత్తింది .దాదాపు యింటి దగ్గరకు వచ్చే 
టప్పటికి అడవిబాతులు ఆపిల్ల 
జాడపట్టేసాయి . అవి “ బాంయ్ ” మంటూ అరిచి రెక్కలు 
ఝాడించాయి . యింకో క్షణంలో తమ్ముణ్ణి ఆమె చేతుల్లోంచి తీసుకుపోయేవే . 

చిన్నపిల్ల పరిగెత్తు కుంటూ పొయ్యి దగ్గరికి వచ్చింది . 
“పొయ్యీ , పొయ్యీ, నన్ను దాచు, బాబ్బాబు. ” 
“ నా రైరొట్టె ఒకటి తిను. ” 

చిన్నపిల్ల ఒక రొట్టెముక్కని గుటుక్కుని నోట్లో పెట్టుకుని తన తమ్ముడి తోటి 
పొయ్యిలోకి పాకింది . 


అడవిబాతులు గిరగిరా తిరుగుతూ , అరుచుకుంటూ “ బాంబామ్మం” టూ యెగిరాయి . 
కాని కొంచెం సేపు అయింతర్వాత వెంటాడటం మానేసి వెనక్కి మంత్రగత్తె దగ్గరికి 
యెగిరిపోయాయి . 
చిన్నపిల్ల పొయ్యికి కృతజ్ఞత చెప్పి తన తమ్ముడితో యింటికి పరిగెత్తిపోయింది . 
ఆ తర్వాత కొంచెం సేపటికి అమ్మా , నాన్నా యింటికి వచ్చారు . 


“రాదుగ " ప్రచురణాలయం మాస్కో 


ISBN 5 - 05- 002045- X 


